బానిస , 
సింహం 


ఆండ్రోక్లెస్ ఒకబానిస . అతడు భీరువు, 

కానీస్వేచ్చగా జీవించాలన్నకోరిక 
బలీయంగా ఉండేది . ఒకరోజు అతడు క్రూరుడైన యజమాని నుంచి 
తప్పించుకుని ఒక అడవిలోకి పారిపోయాడు . 
అడవిలో గాయపడిన సింహం ఒకటి ఆండ్రోక్లెస్ కి కనపించింది . అతడు 
మొదట భయపడిపోయాడు . 

కానీఆ అడవిజంతువు మీద ప్రేమతో తన 
భయాన్ని వదులుకుని సింహానికి సహాయపడ్డాడు. 
ఆండ్రోక్లెస్ ,సింహం మధ్య స్నేహం పొటమరించింది . ఈ కథ ఎంతో ఆదరణ 
పొందింది . పాల్ గ్లాడెన్ అందమైన బొమ్మలు ఈ కథను మరింత 
ఆకర్షణీయంగా తీర్చి దిద్దాయి . 


చాలా కాలం క్రితంరోమ్ లో ఆండ్రోక్లెస్ అనే 
బానిస ఉండే వాడు . 

అతడి యజమానిచాలా క్రూరుడు . 
“ నాకు స్వాతంత్రం కావాలి !" ఒకరోజు ఆండ్రోక్లెస్ తనలో తాను అనుకున్నాడు . 
అందరూ నిద్రపోతున్న ఒకరాత్రి ఆండ్రోక్లెస్ తప్పించుకుని ఒక దట్టమైన అడవికి 
చేరుకున్నాడు . 


ఆ అడవిలో అతడు చాలా సేపు తిరిగాడు . 


అతడికిబాగా ఆకలిగా ఉంది . 


ఉన్నట్టుండి అతడికిబాధతో 
గర్జిస్తున్న ఒక సింహం 
కనిపించింది . 


సింహాన్ని చూసి ఆండ్రోక్లెస్ ముందు భయంతో పారిపోబోయాడు . అయితే 
సింహం అక్కడి నుంచి కదలకపోవటం అతడు చూశాడు. అది ఎంతో 
బాధలో ఉందని కూడా అతడికి అర్థమయ్యింది . అతడు మెల్లగా సింహం 
దగ్గరకు వచ్చాడు . 
సింహం కుడి పంజా బాగా వాచి ఉండటం ఆండ్రోక్లెస్ చూశాడు . 
అందులో ఒక పెద్ద ముల్లులోపలికల్లాదిగబడి ఉంది . 

దాని 
కారణంగానేసింహంబాధపడుతోంది . 


ఆండ్రోక్లెస్ ముల్లునుతాకగానే 
బాధతో సింహం పెద్దగా గర్జించింది . 
భయంతో వణుకుతూనేఆండ్రోక్లెస్ ఆ ముల్లును బయటకు లాగేశాడు . 


తన పని అయిపోవటంతో ఆండ్రోక్లెస్ అక్కడి నుంచి వెళ్లిపోదామని 
అనుకున్నాడు . 

కానీఆ సింహం పెంపుడు కుక్క లాగా తోక 
ఊపుతూ స్నేహం ప్రకటించింది . 
అది ఆండ్రోక్లెస్ వద్దకు వచ్చి అతడిని నాకింది. తనతో పాటు 
రమ్మన్నట్టుగా అతడిని మెల్లగా తోసింది . 


కొంత సేపటికి ఆండ్రోక్లెస్ , సింహమూ 
ఒక గుహలోకి అడుగు పెట్టారు. 


బాగా అలసిపోయి ఉన్న ఆండ్రోక్లెస్ ఆ గుహలోనే 

నిద్రపోయాడు . ఒక స్నేహితుడు , ఉండటానికి మంచి చోటు 
దొరకటంతో అతడు సంతోషంగా ఉన్నాడు .సింహం అతడి 
కోసంరోజూ మాంసం వేటాడి తెచ్చేది . 
ఇద్దరూ సంతోషంగా రోజులు గడుపుతూ ఉండగా . . . 


....సింహం వేటకి వెళ్లినప్పుడు పారిపోయినబానిసలను 
వెతుకుతూ వచ్చిన సైనికులకు గుహలో నిద్రపోతున్న 
ఆండ్రోక్లెస్ 

దొరికిపోయాడు . 
వాళ్లు అతడిని బంధించి రాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు . 


ఆరోజుల్లో పారిపోయినబానిసలను సింహానికి ఆహారంగా 
వేసేవాళ్లు.బానిస ,సింహం మధ్య పోరాటాన్ని వినోదంగా 
చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్లు . 
ఆండ్రోక్లైస్ ని సైనికులు ఒక చీకటి గదిలో ఉంచారు. అతడు 
తనచావు 
కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు . 
ఒక భయంకరమైన సింహాన్ని బంధించిన సైనికులు 
దానిని ఆకలితో ఉంచారు . చీకటి గదిలో ఉన్న ఆండ్రోక్లెస్ కి 
సింహం గర్జనలు వినపడుతున్నాయి . అది బాగా ఆకలిగా 
ఉందని అతడికి తెలుస్తూనే ఉంది . 


చివరికి ఆ సమయం 
రానేవచ్చింది . ఆకాశంలో సూర్యుడు 
వెచ్చగా వెలుగుతున్నాడు . చీకటి గది నుంచి బయటకు 
వచ్చిన ఆండ్రోక్లెస్ కళ్లు వెలుతురికి బైర్లు కమ్మాయి . కళ్లు 
మూసుకునే అతడు ముందుకు నడిచాడు . అతడు 
భయంతో వణికిపోతున్నాడు . 


సింహాసనంపై కూర్చున్న చక్రవర్తి నవ్వుతూ ఉన్నాడు. అతడు 
చెయ్యి పైకెత్తే సరికి అంతటా నిశ్శబ్దం అలుముకుంది . 


బోను తలుపులు తెరవడంతో 
సింహంగర్జిస్తూ బయటకు 
పరుగులు తీసింది . 


ఆండ్రోక్లెస్ భయంతో గడ్డకట్టుకునిపోయాడు . 
ఎక్కడా దాక్కోటానికి , ఎటూ పారిపోడానికి చోటు 
లేకపోవటంతో అతడు అక్కడే నిలబడిపోయాడు . 
సింహం గర్జిస్తూ అతడి వైపు వస్తోంది . 
“ నా పని అయిపోయింది , " అనుకున్నాడు 
ఆండ్రోక్లెస్. అతడు కళ్లు మూసుకుని తన చివరి 
క్షణాలకోసం వేచి ఉన్నాడు . 


అయితే , ఉన్నట్టుండి సింహ గర్జన ఆగిపోయింది . 
సింహం పంజా ఆండ్రోక్లెస్ ని చీరెయ్యలేదు , 

దాని 
కోరలు అతడి వంటిలో దిగబడలేదు . 
గరుకుగా , తడిగా ఉండే నాలుక అతడి వంటిని 
నాకుతోంది . అది అతడి స్నేహితుడైన సింహం . 


“ భలే !" ప్రజలు అరిచారు . 
“ అద్భుతం!బానిసను వదిలి 
పెట్టండి !సింహాన్ని 
వదిలిపెట్టండి ! " 


చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయాడు . ఆండ్రోక్లైస్ ని 
తన ముందుకుపిలిపించుకుని అతడి కథ 
విన్నాడు . 
అడవిలో జరిగినదంతా ఆండ్రోక్లెస్ చెప్పాడు . 
బానిసనీ, అతడి స్నేహితుడైన సింహాన్ని 
స్వేచ్ఛగా వదిలెయ్యాలని చక్రవర్తి 
నిర్ణయించాడు . 


PM 


ఆ ఇద్దరూ అడవి వైపు నడుచుకుంటూ వెళ్లారు . 


